కంకణము 


భోగరాజు నారాయణమూర్తి 


కంకణము 


కృతికర్త: 
భోగరాజు నారాయణమూర్తి 
విజయనగర సంస్థానాస్థానకవి 
విజయనగరము 


రెండవ కూర్చు 


1930 


కాపీరైటు - రిజిస్టర్దు] 
[వెల 9 అణాలు 


Printend & Published by 
A. Lakshmanaswamy Naidu 
at the Saraswathi Power Press 
Rajahmundry 
5334-1000-1930 


FOREWORD 


The literature of a living and progressive nation shows a 
healthy change when it comes into contact with the literature of 
another nation. It is only the unthinking that apotheosize what is 
their own and condemn whatever belongs to others. Modern 
Telugu literature has been adopting new methods of expression 
and discovering new channels of activity under the influence 
English thought and literary criticism. This is a happy sign 
foretelling new era of unrealised possibility and undreamt of 
achievement, in the near future. 


The allegorical poem of Mr. Narayanamurti is original in its 
central conception and ideas. The life-history of a drop of water, 
its mysterious birth and experiences, earthly and heavenly, is in 
itself a colourful theme allowing scope for many a purple 
passage of description. The inferior artist would have remained 
contented with giving that life-story in graceful and charming 
language. But, Mr. Narayana murti is a poet, in the true sense of 
the term, a man who sees the inwardness of things hence; hence, 
he so treats the subject that it at once becomes brimful of 
suggestion, throwing light on many intricate problems of the 
human soul. The drop of water lives much the same life as the 
human being, - born in mystery, undergoing experiences that 
tend to depress and elevate the spirit cherishing high hopes and 
great ideals and suffering keen disappointments, finally through 
peace and quietude, attains a status of permanent beauty and 
dignity. It requires, in the first instance, great imaginative power 
to see 'the permanent analogy of things', as Shelley puts it, to 
pursue the inherent comparison between these two apparently 
so dissimilar objects, a man and a drop of water. Secondly, it 
requires an equally powerful understanding to unravel, with the 
help of that analogy, some of the mysteries connected with 
human life. That is what Mr. Narayanamurti has done here. The 
poem is no doubt allegorical, but the allegory is not sustained 
and leaves ample scope for the intrepretative capacity of the 
reader to understand, in his own way, the inner significance of 
the minor experiences of the drop of water. The fundamentals 
are however indicated clearly enough. They are the mysterious 
origin of the drop of water and man, the sorrows and delights of 
the two on earth and in heaven, their reincarnations and finally 
their attainments of an immortal majesty through surrender to 
the forces of life, and conquest through surrender. The drop 


becomes a pearl and man a free soul enwrapped in a light not of 
this world. The conclusion arrived at by the poet seems to point, 
not to the Advaitic conception of the absorption of the individual 
in the universal, but to the view that man shedding all that is 
mortal in him. So far about the framework of the poem and its 
philosophical implications. 


A worthy poem is almost endless in its suggestiveness; its 
depths of meaning are well-nigh inexhaustible; its graces baffle 
any attempt at analysis. The best tribute that criticism could pay 
the noble composition of a poet would be the silence of 
admiration. Since, however, the convention of a 'Foreword' 
requires a specific examination of some at least of the merits of 
the poem, I would venture on the task. 


Take the following verse: 


భువి జచ్చున్‌ దివి జొచ్చు ; నచ్చటను జావుంగాంచి చొద్చున్‌ భువిన్‌ 
భువి చావున్‌ దివిచావు నాగ నిటుచావుల్‌ రెండు భూతాలికిన్‌ ; 
భువి చావు స్సృఖసుప్తివోలె బడయంబో నౌను గా కన్నటా 

దివి చావుల్‌ నను జావనీకుము కపర్దిస్వామి ! మృత్యుంజయా ! 


The plain idea here is that man suffers death twice, once on 
earth and once in heaven; the early death may very well be 
received with gladness, like deep sleep. But death in heaven is 
quite different, more serious in its consequence. The poet seems 
to indicate however that he is referring not merely to the death 
which is the termination of life, but to the close of a particular 
kind of experience. 


In this sense, while on earth one may die these two deaths a 
number of times when one's senses are closed to all that is 
earthly, one enters a state similar to happy sleep (సుఖసుప్తి) and 
wakes up on the side of divine experience. But even that divine 
mood is terminable. Hence the prayer : 


"...దివి చావున్‌ నను జావనీకుము కపర్ణి స్వామి, మృత్యుంజయా !" 
Take another : 

అయ్యయ్యో ! యొడలెల్ల జల్లుమనునేలా ? యిష్ట నాకేమి రా 
నయ్యెన్‌ ? దిమ్మిరివొవునట్టుయగు నా యంగంబు ; లాత్మన్‌, భయం 


బయ్యెన్‌ ; రాగల ముప్పు చొప్పెరుగ రాదయ్యెన్‌; భయంబిలా? నా 
కి య్యబ్ధిన్‌ బడుకంటె గొప్పదగు ము ప్పేమున్న దూహించినన్‌. 


The remarkable point here is the presence of fear in the 


individual's mind precedent to the greatest event in his life, 
namely the attainment of liberation. It is however a curious fact 
that mystics very often speak of this fear as a fore-runner of the 
final burst of illumination. While it is true that there can no 
other condition worse than that of being caught in the unsteady 
currents of life, cool reflection is impossible in that marvellous 
hour. All the senses and faculties of man are ready to be 
drowned in the flood of the Divine. And the mortal in man coils 
back in fear at the ensuing destruction of itself. 


There is an abundance of figures of similitude and almost all of 
them are appropriate and strikingly original. 


One verse by way of Illustration : 


పరమేశ్వరాభావ దురితభావమ్ము వి 
ధాన నాస్తికతా ప్రధానమగుచు 
సంతత శిష్ట దుష్టప్రబంధంబట్ల 
గోచరాఖిల వస్తుగుణము నగుచు 


కపటమిత్రుని మైత్రికరణి క్షణక్షణ 
జాయమాన ధీయా ఆశయమునగును 

అతి దరిద్రు మహాసనాగారమునుబోలె 
జూడజూడాగ సర్వశూన్యమగుదు 

నిర్ధన మనోరథములీల వ్యర్థ మగుచు 
నక్షరాసీతు హృదయమ ట్లంధమగుచు 
ద్యాగరహితు రాజ్యమువోలె ద్యాజ్యమగుచు 
దమముగ్రమ్మిన జగ మధమముగ దోచె. 


The diction is throughout highly poetic wrought with gleaming 
imagery. It is difficult to choose from so much that is excellent. 
Any one stanza taken at random would serve the purpose of 
illustration. 


ఆరాత్రన్‌ నిజనిర్భృనక్తృగత ఘర్మాంకూర ముక్తాఫలా 
re కానలిష్మిత దశాత్కంజాస్యలై, తచ్చమం 
బారన్‌ ఎచిరి తాళస్వంతముల శుద్ధాంతంబులందున్న కా 
తా రత్నంబులు రత్నకంకణఘణ్మారంబు లేపారంగన్‌. 


Maxims pregnant with practical wisdom are sown throughout 
the composition. 


1. ఉత్తములు నిజాశితాళి మహితస్థితి కెంతయు సంతసింత్రు మ 
ధ్యములు తటన్థులౌదు రనయమ్మధముల్‌ చలమూనువా రిలన్‌ 


2. * * * సమస్త మీశ్వరవిలాసంబంచు నిష్టేద లీ 


లాలోలాత్మకులై విపజ్జలధి నుల్లంఘింత్రు ధీరోత్తముల్‌. 


3, Kk xXx XxX xk xk యమా 
యకులం ద్రొక్కి, తదున్నతుల్‌ గొని యశంబార్జించు మిధ్యాప్రయో 
జకులంగాక యథార్థధీమణుల మెంచ్చంబోదు లోకంబిసీ ! 


The poem is replete with untranslatable delicacies of touch 
and expression. The happiest ideas are hit of by a dexterous play 
upon words which could be the result only of an extensive 
culture. 


It is very pleasant to expatiate on the beauties of a beloved 
thing, but one should call a halt, even after some time, just for 
the reason that the occupation is so very pleasing to oneself. 


M. SRIRAMA MURTI, M.A., 
Lecturer in English, 
Maharajah's College, Vizianagaram. 


M.R. Ry. 
P.L. NARASIMHA RAZU GARU 
MOKHASADAR 
JONNAVALASA 


కృతిసమర్ప్చణము 
అప ంనోాా 


న్టిల.దెంపెనలారు జొన్నవలసన్‌ క్షేమాయురారోగ్యసౌ 


ఖ్యాలంకార ధనాదికోన్నతుల నిత్యంబుం బ్రసాదించి గో 
పాలుండేలుత మత్కృతీశ్వరుని బూష్వాడాన్వయోద్యన్మణిన్‌ 
శ్రీలక్ష్మీనరసింహభూవిభు బుధాశీ రాభిమానా తకున్‌. 


సీ. హితులు బంధులుం గందటిలమిం గొల్వంగ జగ 
న్నాధవిలాసమన్‌ నగరునందు, 
నొకనాడు తాను సుఖో పవిష్టుండయి 
సరసవిద్యాగోప్టి సలుపుచుండి, 
నారాయణున కల్లనరునివంటి మజంది 
తనకై నయట్టి సద్దుణ ధురీణుం 
డచ్యుత రామరాజాగ్రణితోడం గం 
కణకావ్య కవితా ప్ర కార మెల్ల 


మివుల సవిమర్శకంబుగ నవధరించి 
మించి నుతియించి యేను బ్రార్ధించినంతం 
గృతిపతిత్వంబు గరుణ నంగీకరించె 
శ్రీతదయామతి లక్ష్మీనృసింహనృపతి. 


ఉ. చాలమృదూక్తులన్‌ బహుళసత్కృతులం బృధుసాధు మాధురీ 
శ్రీలంజెలంగునట్టి తనచిత్తము నుత్తమలీలః బోలంగాం 
జాలిన మేల్‌ రసాల ఫలజాలముతోడన కప్పురంవు( దాం 
బూల మొసంగె నాకు నృపపుంగవుండంత దయాంతరంగుంై. 


ఆ. వె. కావ్యసంప్రదాయగతిని మత్కృతిపతి 
కభ్యుదయ పరంపరాభివృద్ధి 
వరలునటు తదీయవంశావతారంబు 
నభినుతింతు విబుధు లభినుతింప. 


ఆ. వె. ఇనకులంబునందు వినుతికెక్కిన క్షత్ర 
కోటిలోనం బూసపాటివారు 
రహివహించి రందు రఘునాధ భూనేత 
వంశవర్థ్ధనుంయి వాసిగాంచె. 


ఉ. ఆరఘునాధభూమిపతి యాతనియంగన సీతయాంబ సీ 
తారఘునాధులట్ల సతతమ్ము పవిత్ర చరిత్రులై మహో 
దారగుణాత్ములై గనిరి ధన్యులమువ్వుర సత్కుమారులన్‌ 
మారసమానరూపులంగుమార పరాక్రమవిక్రమాఢ్యులణ. 


గీ. భూభువన భవనవహన వై భనమున( 
గీర్తిగను వీండు గోపాలమూర్తివోలె 
నంచు బితరులూహించి రచించి రగ్ర 
బాలకుని పేరు కీర్తి గోపాలుండనంగ. 


ఉ. మారనిభుండు రెండవకుమారుండు కార్యవిదుండు సన్ను తా 
చారుండు రామచంద్రనృపస త్రము డాతని సోదరుండు దు 
ర్వార విజృంభమాణ మదవారణ గర్వవిదారణ క్రియా 
దారుణ దొర్చలాధికుండు ధారుణి గృష్టమభూపుం డెంతయు౯. 


ఉ. ఆలమున౯ ధనంజయని భాప్రతిమాన పరాక్రమోన్నతిన్‌ 
గ్రాలుచుం బూషవాడ్వజయరామనృపాలుని దండనాధు(డై 
యేలిక కెన్ని యో జయములిచ్చి నుతుల్‌ గనినట్టి కీర్తి గో 
పాల నృపాలుంబోలు నరపాలురు గల్ల రిలాతలంబునన్‌. 


గీ. సంపదలం గీర్తి సంపద శాశ్వతమని 
వేలకు వేలదాటిన వేతనమును 
ఘన తటాక ప్రతిష్టాదికముల కొజకుం 
దా వ్యయించి యన్వర్థాభిధానుండయ్యె. 


శా. క్రూరాసింగొని పద్మనాభసమర క్షోణిం బ్రవేశించి దు 
ర్వారా రాతిశతఘ్ని కా ఢమఢమధ్యానంబులం జిల్చి, త 
ద్వీరస్తోమ శిరస్సహస్రముల( బృధ్వి౯ రాల్చి, గోపాలుండా 
వీరస్వర్ణమలంకరించె విభుతో విశ్వాస సేవారతి౯. 


ఉ. వాని తనూభవుండు కవిపండితమాన్యుండు నాంధ్ర సంస్కృతాం 
భోనిధికుంభసంభవు డపూర్వమహోపనిషద్రహస్య వి 
జ్ఞాను డనూనదానగుణజాత మహోన్నతకీర్తికాయుండెం 
తే నుతిగాంచె వేంకటపతి క్షితినాధవతంను డిమ్మహి౯. 


గీ. అతడు తన దేవి బంగారయాంబ యందు. 
గనె బెద్ద విజయగోపాల మనుజవిభుని 
నాతం డప్పలనరసాంబయందు. బడసి 
ఘనుల మువ్వురు తనయుల వినుతీయశుల. 


గి. ఘనుడు లక్ష్మినృసింహ భూకాంతుం డగ్ర 
సుతుండు పెద వెంకట క్షితిపతియు మజీయు. 
జిన్న వేంకటభూపాల శేఖరుండును 
దక్కటి కుమారవర్యు లౌదార్యమతులు. 


సీ. పార్వతీశ్వర పాదపద సేవాసక్తు 
రాజ్యాంగ కార్య నిర్వహణశక్తు 
నౌదార్య ధైర్య శౌర్యస్టైర్యు నిరతాని 
వార్యోపకారైక కార్యధుర్యు 
నుతపండితసమాజు శ్రితలోక సురభూజు 
విద్యాభినవభోజు విమల తేజు 


జోగిజగన్నాధు సుగుణసనాధు మ 
హాసాధు సాధురక్షానుమోదుం 


బాత్రుసుపవిత్రు నొకపుత్రు భవ్యగాత్రుం 
గాంచె లక్ష్మీనరసయాంబికా కళత్ర 
గర్భశుక్తి మహామౌక్తికంబనంగ 
స్థిరయశశ్శాలి లక్ష్మినృసింహమౌళి. 


ఉ. నాదనం డాత్మసంచిత ధన ప్రచయంబది, చేయి సాచిన౯ 
లేదనం డీమహోపకృతి నీకృపం గావలెనన్న నెన్నడు౯ 
గాదనం డిట్లు సార్థకతగాంచెను జోగిపదంబు శ్రీజగ 
న్నాధ ధరాతలాధివుని నామమునం దదుదారవర్తనన్‌. 


మ. మతిమంతుండు గుణాఢ్యుండౌ విజయరామక్షాతలాధిశుండు౯ 
గృతపుణ్యవ్రతయుం గృపావృతయు నౌరీ వామహాదేవి తా 
మితడే యోగ్యుడితండె పూజ్యుడు నితండే మామహాగౌరవో 
న్నతికర్ణుండని మెచ్చుకొందురు జగన్నాధావనీనాధుని౯. 


గీ. ఘనుడు జోగిజగన్నాధమనుజపతికి 
వినుత వేంకటరమణమాంబను ఘటించి 
తగినపతి కన్ని విధముల దగిన సతిని 
గూర్చండను దుర్యశము. బాపుకొనె విరించి. 


చ. విడువక ధర్మచింత తన వెంటనె నిత్య శివార్చనా విధిన్‌ 
గడుగొని యాచరించు గుణగణ్యమహామతి ధర్మపత్ని చేం 
బడ సెను దద్విభుండతుల భాగ్యయశోభ్యురయాతి రేకముల్‌ 
పడతి యదృష్టసంపదనుబట్టి కదా పతివైభవోన్నతుల్‌ . 


ఉ. సచ్చరితుల్‌ గుణాఢ్యులు యశ స్తవనీయు లుదారవ ర్తనుల్‌ 
నిచ్చలు రాజదంపతులు నిరలభక్తి నుమా మహేశుల౯ 
బచ్చనియింట భక్తిమెయి బంగరుపూవుల( బూజ సేయంగా 
నిచ్చిరివారు వారలకు నేవురు ధీవరులౌ కుమారుల. 


సీ. తనతండ్రిపేరు వెట్టెను నగ్రజునకు ల 
క్షిన్ఫసింవాభిఖ్య చెలువు మెజయ 
సులలితాకారు నప్పలవేంకటసుభద్ర 
భూపుండంచు ద్వితీయపుత్రుం బిలిచె 
నవ్య సద్దుణశాలి నయశీలి వెంకట 
నారాయణాభిఖ్య నందనుండును 
నిర్మలాత్ములు దేవవర్మ మాధవవర్మ 
వరుస దక్కటి పుత్రవరులుగాంగం 


గాంచి గర్వించి ప్రేమించి మించి పెంచి 
యిహమునకు నెల్ల స్వే స్తివచించి తాంద 
రించి పున్నరకము. బ్రవేశించె దివము 


ఘనుడు జోగిజగన్నాధ మనుజ విభుండు. 


శా. తాలూకా వ్యవహార భారవహనాధ్యక్షున్‌ యశశ్ళీల వి 
ద్యాలంకారు నిజాగ్రనందను నృసింహాధీశునిం బెక్కుచం 
దాలన్‌ వర్థిలు తక్కుపుత్రుల జగన్నాధావనీనేత తా 
నాలోకించు ముదంబుగాంచును మహంద్రార్థాననాసీనుండై 


శా. శీలోద్యత్సుగుణాద్యలంకృతులచేం జెన్నాందియత్యుక్తి ము 
ఖ్యాలంకారములన్న లేశమును దాహర్షింపం డట్లొట నే 
నోలిన్‌ మత్కృతినాధునెంతును స్వభావో క్తిన్‌ విసర్జింతుం గా 
వ్యాలంకార ఏశేషవర్లనల స్తోత్రాసక్తులౌ వారికై . 


శౌ. రక్తింజెందండు గాక స్తోత్రమన సర్వస్తుత్య శీలాది సం 
యుక్తుండౌట నిరంతరం బతిశయోక్త్యుత్సేక్ష లెన్నేని న 
త్యుక్తుల్‌ మత్కృతినాధునం దని స్వభావక్తిప్రభం గాంచెడిన్‌ 
శుక్తీన్‌ బిందువు లెల్ల ముతియములై శోభిల్లు చందంబునన్‌. 


ఉ. తొమ్మిదియేండులై తను నెదుర్కొను వారుసమర్థులయ్యు లే 
శమ్మును నోటుగానకయె సర్వవిధములం దాలుకాధికా 
రమువహించుచున్న నృపరత్నము మత్కృతినాధునిం బ్రజా 
సమ్మతుండంట కింతకు నిజమగు సాక్ష్యమయుకండు గల్లునే! 


మ. శ్రితులుద్యోగులు వేనవేల్‌ తనకృపా శ్రీ చే.గుటుంబాలతో 
సతతానేక సుఖాత్ములై మనుచు *నిచ్చల్‌ శ్రీ నృసింహావనీ 
పతిమమ్మే లెడుంగాక' యంచుహరినిం బ్రార్జించి శ్లాఘింత్రు మ 
త్కృతినాధున్‌ స్వకృతజ్ఞతాగుణ సమాకీర్ణాంతరంగంబులన్‌ 


ఉ. మేదురభక్తియు క్తి నియమించెనుదాం దనతండ్రి పేరు నా 
రాధన సేయు మార్గముగ రన్యుసభాభవనంబు, నాజగ 
న్నాధవిలాసనామ భవనంబున నిత్యము నారసింహ భూ 
మీధవుండిచ్చు దర్శనము మిత్రహితాశ్రితబంధుకోటికి౯. 


శా. బంగారంబు ఫలించు భూము లతిశోభాసీమ లారామముల్‌ 
శృంగారంబగు మందిరంబులు ప్రజాభీష్ట ప్రభుత్వంబు ని 
చ్చంగావించెడు సోదరుల్‌ భవనసాల్లక్ష్మీయిల్లాలు నెం 
దుంగన్పట్టరు నారసింహధరణీంద్రుం బోలు నింద్రోపముల్‌. 


గీ. పృథివిపతియైన పతియందు విష్ణునంశ 
సార్థక మొనర్చి నుతిగన్న చానమిన్న 
యుదధి నుదయింపని కొఖింతయొదవె( గాక 
బుచ్చి వేంకయాంబను బోలు పొలతులుంద్రె. 


మ. లలితంబై శుభలక్షణంబయి మహాలం కారశోభాఢ్యమై 
విలసత్కాంతి సువర్ణ్ల సంఘటితమై విధ్యు క్తశిల్చ ప్రభా 
కలనంగ్రాలిన కంకణంబును గరాగ్రంబందునం జెర్చి నే 
నలఘుప్రొఢీ నలంకరించెద నృసింహాధీశ చూడామణి౯. 


గీ. కొడుకు కృతిపతియౌట నెక్కుడగు పుణ్య 
పదవి తనకగునన్న సంభ్రమము కతన 
నింద్రభో గంబులకు మనసీయ( డయ్యె 
నాకలోకంబునన్‌ జగన్నాధరాజు. 


మ. వినయంబొప్పంగ వీడెమిచ్చి తనకు వింజామరల్‌ వీచుచో 
ఘనరంభాకరకంకణ భ్రమణనిక్వాణంబుకంటె స్వపు 
త్రుని భాస్వతృతికంకణంబు శ్రుతిమాధుర ంబుగల్లించె నం 
దన మధ్యంగత సౌధమండలి జగన్నాధావనజానికి౯. 


శా. ఆనందించి యితోధికోన్నతుల దీర్జాయుర్యశోద్యత్స్రభు 
త్వానూన ప్రతిభాదికంబుల నృసింహాధీశరత్నంబు తా 
నానాభంగుల( గాంచుత౯ దన దివాణంబందునః నిత్యక 
భ్యాణంబుల్‌ గడుంబచ్చతోరణములత్యంతంబు భాసిల్లంగన్‌. 


విషయసూచిక 
ాాాఫనీఫాాా 


విషయము 
1.పూర్వ చరిత్రము 
2.కంకణము మేఘంబై 
సంచరించుట 
3.గంధర్వ గానవినోదము 
4.సూర్యాస్తమయము 
5.కంకణము వాయు 
వశంబగుట 
6.వాయు నిరసనము 
7.అంధకార వర్ణనము 
8.మెజపులు - నక్షత్రములు 
9.భూపతనముగాకుండ( గంకణ 
మీశ్వరునిం బ్రార్థించుట 
10.వాయు విజృంభణము 
11.గాలివానలో గంకణము 
సాగరమునం బడుట 
12.సాగరమునందలి కంకణము 
13.ముక్తాసక్తితో గంకణము 
రాముని. బ్రార్థించుట 
14.కంకణము ముక్తయై 
తరించుట 


ఆహరహ మస్మదీయ హృదయాంచిత కాంచనపిరిపై శుభా 
వహమగు తావకాకృతిని భద్రముగా నెలకొల్పి భక్తిమై 

బహుగతులన్‌ నుతింతు నెడబాయక నన్గరుణించి భారతీ 
తుహినక రాననా! యెటులం దోడ్సడెదో నవకావ్యకల్చ్పనన్‌ | 


కంకణము 


పూర్వ చరిత్రము 


చ. అణువునయందు మేరుగిరియందును నిత్యము నొక్కరీతి న 
య్యనుపమమౌపరాత్సరు మహత్తర తేజము వెల్లు(గావునన్‌ 
గనుంగొన నొక్క కంకణమెకా యను నీరసభావ మూన కో 
యనఘన చరిత్రులార! విను. డయ్య! మదీయకథావిధానమున్‌. 


చ. జలముల నేర్పడున్‌ జనదసంచయముల్‌, జలముల్‌ జనించున 
జ్ఞలధరజాతమందె; మది సంశయమయ్యె మదీయజన్మమీ 
జలజలదంబులం దెటనో; సర్వచరాచరకొటి సాటిగా 
నలినభావాండమందెజననంబని మాత్రము విన్నవించెదన్‌. 


చ. ఖరకరు గ్రీష్మభీష్మకరకాండముఖంబున నెన్నిమాజు లే 
నరిగితినో నభంబునకు, నభ్రమునుండి మజిన్నిసారు లే 
నురనడి జారి భూపతన మొందితినో; బుధులిట్టి జన్మముల్‌ 
మరణములుం గణింప రిట మజ్జననక్రమగాథ లేటికిన ? 


శా. నాపాపం బది యేమొకాని భువి నానాయోనిసంజాతు(డౌ 
పాపాత్మున్‌ వలె బెక్కు జివనములం బ్రాపించుచున్‌ బుద్భుద 
a. సంచరించితి ననేకాబ్బమ్ము లేతన్మహీ 
వాఎకూపన నదాదిబహుళాంభశ్ళేణి మధ్యంబులన్‌. 


మ. కలరూపంబు తొలంగి సూక్ష్మమగు నాకారంబుతో మింటికిన్‌ 
బలుమా టేగుదు నేగి సర్వభువనావాసవ్యథా ఖేదముల్‌ 
తలపోతున్‌ దలపోసి యంబరనటద్ధారాధరాకారని 
శ్చలసంచారసుఖంబు శాశ్వతముగా సర్వేశుం బ్రార్థించెదన్‌. 


కంకణము మేఘంబై సంచరించుట 


మ. ఒకనాం డిట్లెపయోదమండలగతో ద్యోగ ప్రమోదంబునన్‌ 
స్వకులాంభ:కణరాశితోడుత నభోభాగంబునం గామరూ 
పకలాకౌశల ముల్లసిల్ల బహురూపస్పూర్హులం దాల్చి, యా 
డుకొనం జొచ్చితి మాప్రభాకరు ప్రభాటోపంబు మాటొందంగన్‌. 


శా. పారావారధరాధరోన్న తతరువ్రాతాపగా ఘోరకాం 
తారాకారములా, సమస్తవనసత్వ ప్రస్ఫుటన్నూర్తులా; 
ని రేజోద్భవు సృష్టిరూపముల నన్నింటిందగన్‌ దాల్చి, రం 
గారం జూపితి మప్పు డభ్రతలరంగన్నా ట్యరంగమ్మునన్‌. 


ర్‌ 


. మొత్తమ్ము లై పాటు మత్తేభముల గూడ 
బిల్ల యేన్లులు వెంట బెట్టినట్టు 
అత్యున్న తములౌ మహాపర్వతబుల 
చుట్టు గుట్టలు కొన్ని పుట్టినట్టు 
పేర్చి పెట్టిన దూదిపిండునుండి యనేక 
తూలాంకురంబులు తూలినట్టు 
సాంద్ర నీరంధ్ర వృక్ష చృటాచ్చాయలం 
బలు గుజ్జుమ్రాకులు మొలచినట్టు 


ప్రకృతి ప్రకటించు నఖిలరూపములతో న 
లంకృతం బయి నీలాకలంకసకల 
గగనభాగంబు లావేళం గ్రాలె నూత్న 
కళల మాఖేలనాకలాకలవలన, 


శౌ. నీలస్నిగ్గవియత్తలం బనెడు మేల్నిద్దంపు టద్దంబునన్‌ 
భూలోకప్రతిబింబ మీకరిణి: గన్లో నయ్యెనో; యమ్మరు 
జ్ఞాలంబుల్‌ గన మర్త్యలోక ప్రకృతిచ్చాయాపటం బిట్టులా 


కాలాఖ్యుండు రచించెనో యనం గడున్‌ గన్పట్టె మాయా కృతుల్‌. 


గంధర్వ గానవినోదము 


ఉ. ఏనిటు నాటియాటలను నింత వచింపం గడంగ నేటి? కా 
పైని లభించినట్టి ఘనభాగ్య మపూర్వము; దాని నెన్న గా 
నౌనె? దినావసానసమయాన ననూనవిమానయానగీ 
ర్వాణవితానగానరసపానవిశేషము నాకుం జేకురెన్‌. 


శా. హా! నాపుణ్యఫలం బదెట్టిదొ కదా! యానాంట నానాట రా 
గానన్‌ గోకిల కాకలీకలకుహూకారంబులన్‌ మించు నా 
దానందంబున మున్గుచున్‌ జలకణం బై యున్న నేనామరు 
ద్దానానందనుధన్‌ సుధాకణమునై కంటిన్‌ వినూత్నప్రభన్‌. 


సీ. మండు వేసగిలోని నిండువున్న మనాంటి 
జాబిల్లి వెన్నెల చలువలందు 
ప్రత్యూష సమయ సంభవమంద మలయమా 
రుతకోమల తరంగ హతులయందు 
పాలబుగ్గలు లొత్తవడ నోర జొల్లూర 
బసిపాప లను ముద్దుపలుకులందు 
మందారమకరంద మాధుర్యధుర్యస 
త్కావ్యభవ్యకవిత్వ గతులయందు 


గలుగు వివిధసుఖంబు లొక్కటన చేర్చి 
పేర్చి గానం బనెడు పేరు గూర్చి సకల 
భోగ్యముగం జేసినట్టి యంభోజభవుని 


సృష్టి విరచనావిభవ మచ్చెరువు గాక. 


ఉ. ఆయ సమానగాన విభవానుభవం బది చెప్పినంతసే 
పాయెనొ లేదొ నాదు శ్రవణావధి కెంతయు దాంటిపోయినన్‌ 
దోయకణంబు నేమజలం దోయకణంబు నెయౌదు(జింతతో 
దోయమువారలంగలసితో యద మండలమందునుండంగన్‌. 


సూర్యాస్తమయము 
శా. ఆటంకంబు ఘటించినార మంట స్వీయాంశు ప్రభావ్యాప్తిక 
త్యాటోపంబున భాను డావలి మొగంబై, మాపయిం దానిరా 


ఘాటక్రోధవిలోకనారుణసమగ్ర స్పూర్తులం గొల్చె; హా 
చేటౌ కాలమునన్‌ సమస్తగతులన్‌ జేటే కదా వాటిలున్‌! 


ఉ. మాస్థితి కెంతయున్‌ వగచి, మమ్ము గరంబుల నుద్ధరించి, యు 
చ్చస్థితిం జేర్చె మిత్రు డన సత్య మితండెయటంచు నమ్మితిన్‌ 
స్వస్తత గన్న మాఘనత నై సై జపంగలేండని యెన్ననైతి ని 
ట్లస్థ్‌రు నాశ్ర యించు నెడ నౌ దురవస్థలవిట్టివే కదా ? 


చ. మముంబయి కెత్తి దాన నగు మాదగు నున్నతి కోర్వలేక దు 
రమ గొని మాయెడన్‌ దనప్రభల్‌ గనరా వని యీసుగాంచె; ను 
త్రములు నిజా శ్రి తాళి మహితస్థితి కెంతయు సంతసింత్రు మ 
ధ్యములు తటస్థు లౌదు రనయ  మ్మధముల్‌ చలమూనువారిలన్‌. 


ఉ. అద్దిర! లోకబాంధవుండ నంచును మింటికి నంటి మాకు. దాం 
బెద్ద(ట! పెంపుగూర్చున(ట! వింటి రెయీపరి వేషముల్‌ ఘనో 
ద్యద్దశకే కదా తజచు దాల్బుట? స్వార్థ పర ప్రసిద్ధులా 
పెద్దలు? పెద్దలందె కనిపించును గ్రించుందనంబు “లన్నియున్‌. 


కంకణము వా యువశంబగుట 


శా. ఆపైమా కుపకారివోలె బవనుం డం తంత నేతెంచి, మీ 
కూపస్థాజ్ఞతవోవంగా సకలదిక్కూటంబులం జూచి, ధీ 
నై పుణ్యంబు గొనుండు రండనుచు నానాభంగులం ద్రెప్పి మ 
మ్మాపూర్వాచల పశ్చిమాచల సమస్తాకాశభాగంబులన్‌. 


ఉ. భూరిపురాకృత ప్రకటపుణ్య ఫలానుభవంబు నేటితో 
దీరెనొ ఖేచరత్వమును దిరునొ నా ఘనసారహారనీ 
హారపటీరచారుధవళాకృతు లెల్లం దొలంగిపోయి దు 
ర్వారవి కారగాడతిమిరచ్చవి మాకు ఘటిల్లె నంతటన్‌. 


మ. క ses మున్‌ బా ల్లాక తాం బుత్రపౌ 
త్రులతోగో త్ర సమ దిగాంచియవిభీతుండై కుటుంబంబుతో 
జలధిం బాసిన వేసకాత్య జు వియత్సంచారమోనా. గడున్‌ 
జెలంగెన్‌ నాండతిభీక రా్వితులమ జీమూత సంచారముల్‌. 


సీ, అమరాధిపతి వీ(డు నాక్ట్రమింపంగ నాడు 

దండెత్తి చను సోకుదం డనంగ 

దీపంబు లిడి భూసతీమణుల్‌ గగనంపుం 
బింటపైం బాణీంచు కాటు కనంగ 

అంజనా చలశిఖరాగ్రమం దుదయించి 
చదలంటః బ్రవహించు నది యనంగ 

నరకలోకంబున కరుగు ధూర్తులవెంటం 
బబజువెత్తు తత్సాపపటల మనంగ 


ఆ. గుబురుగుబురు లగుచు గుంపుగుంపులు గూడి 
యింత లంత లై యనంతము లయి 

కడకు నేకమగుచు ఘనఘనాఘనముల 
సంచయంబు మింట సంచరించి. 


ఆ. చదలు చెదలువాజం జెదపుర్వుల విధాన 
బొదలు తారలెల్‌ల జెదలం బాపు 
తారుపూంత తీరు తనరారు జీమూత 
జాతమం దడంగి సమసి పోయె. 


క. లేశము గనము భవిష్య 
న్నాశము, పవమానగతులు నమ్ముకొనుచు ని 
ట్లాశా భ్రమణంబున సక 
లాశా భ్రమణం బొనర్పి యలసితి మంతన్‌. 


వాయు నిరసనము 


మ. గజయూధంబును వేంట కాండినుపచిక్కంబందు. జిక్కించుపో 
ల్కి( జలింపంగ నెడ మ్మొకించుకయినన్‌ లేకుండ మానిరద 
వ్రజముం గ్రిక్కిణీయంగం జేసెను సమీరస్వామి; మాకర్మ మౌ 
ర! జగత్రాణుండటందు రాతండు జగత్రాణాంతకుండేకదా! 


చ. జగములకుం బ్రకంపనుడు సైంపంగ రాని ప్రభంజనుండు వీం 
డగు, నధికారపుంబదవి కర్లుడుగాండని యెన్న : *ంబోక, తాం 
దగునని జివకోటికి సదాగతీగా నొనరించె బ్రహ్మ యె 
న్నంగ నధికారనిర్ణయమునన్‌ విధి కేవల మజ్ఞండేకదా! 


మ. విలసన్మాక్తికరత్న యుక్తు డతిగంభీరుండు, నానాధునీ 
లలనానాధుం డనేక జివనసముల్లాసుండు, కంపింపండే 
జలధిస్వామి సమీరు బారి బడి యశ్రాంతంబు; నాహా! మహా 


త్ములకై వన్‌ మణీశాంతిలేదు కుటిలోద్యోగాధి కారంబులన్‌. 


చ. అనలుడు తా సమగ్ర మహితాగ్రహవృత్తివహింప బ్రోత్సహిం 
పనె చనుంగాని శాంతిపరుపం దలంపం డొకనాండుగూడ ని 
య్యనిలుడు; యుక్తమౌ తరుణమం దొకచల్లనిమాటనెన్నండే 
ననవుకదా మహోన్న తపదాడ్యుల జిహ్వలు విహ్వలంబులై. 


చ. అటవిని తాంతపుప్పనిచయాంతర సౌరభముల్‌ హరించి, య 
తృ్కటమగు గంధవాహబిరుదంబున వీడుచరించు( గంటి రే 
కటకట! యించుకంత యధికారము గల్గినయంతం గొంద జే 
పటిమయు లేకయే బిరుదపద్ధతి(గొంద్రు యశో భిలాషులై 


మ. అకలంక ప్రసవోత్కరం బడవిపాలైపోవం దత్సౌరభ 
ప్రకరంబుం గొను గంధవాహునె గణింపంజూతు రౌరా యమా 
యకులంద్రొక్కి, తదున్నతుల్‌ గొని యశం బార్జించు మిథ్యాప్రయో 
జకులంగాక యథార్థధీమణుల మెచ్చంబోదు లోకం బిసీ 


శా. ఎన్నో భంగులు లోక మీకరణి నేనెంతన్‌ విమర్శింతు? నెం 
త న్నిందింతు దురంతశత్రుననిలున్‌, నంబోలునజ్ఞల్‌ మహా 
పన్నుల్‌ ఖిన్నత నన్యదూషణ మొనర్పంజూతురే కాని, మే 
లన్నం గీడన నీశ్వరాజ్ఞనెకదా యశ్రాంతమున్‌ వాటిలున్‌. 


శా. మేలే కిడగు, సూనృతం బసృతమౌ, మిత్రుండె శత్రుండగున్‌ 
బాలే దుర్విషవౌను; బుణ్యమె యఘుప్రాయంబుగాం దూలుదు 
ష్కాలంబందు; సమస్త మీశ్వర విలాసంబందు నిష్టేదలీ 
లాలోలాత్మకులై విపజ్జలధి నుల్లంఘింత్రు ధీరోత్తముల్‌. 


శా. ఈవైరాగ్యము లిన్ని నీతులును దా నేత త్తటన్థత్వమున్‌ 
భావం బక్కట మర్కటంబు వహియింప న్నేర్చునే? పామర 
త్వావిర్భూతనదా వివేక మమకారయత్తమై చిత్త మిం 
తే విశ్రాంతిని బొంద దేమిటికి నా కీమెట్టవేదాంతముల్‌. 


ఉ. ఇమ్ముల నున్న మమ్ముల ననేకవిధమ్ములం ద్రిమ్మరించి, యా 
తెమ్మరత్రిమ్మరీడు పెనుదిమ్మగ నిమ్మెయి. గ్రిక్కిణించె; స్వాం 
తమ్మున నింతదారుణ విధానమెటుల్‌ మటింపంగవచ్చు? స్వా 
స్థ్యమ్మెటులూనవచ్చు( బగసైంపంగలాంవిరాగు లేనియున్‌. 


అంధకార వర్ణనము 


మ. అకటా! మమ్మటు లావియచ్చటుల కారాగారమందుంచి, కం 
టకు(డౌ తుంటరి గాలిదయ్యమపు డంతర్జానమైపోయె; మే 
మొకటన్‌ మింటను గడ్డవారి చలనం బొక్కింతయున్లేక, యూ 
రక వర్షించితి మంధకారఘన ధారాపూరముల్‌. 


క. ప్రాచి నవాచిం బ్రతీచి ను 
దీచిన్‌ బహుధాసముత్పతిత వితత తమో 
వీచీనిచయము చెలంగెను 
మాచేత సమాసచేత మహి నమితంబై. 


గి. భీకరాకృతి సూచి కాభేధ్యమాన 
భూరినీరంధ్ర నిబిడాంధ కారఘోర 
వారినిధిపొంగి జగము ముంపంగ నాటి 
రాత్రి ధాత్రికి. బెనుకాళరాత్రి యయ్యె. 


సీ. పరమేశ్వరా భానదురిత భావమ్ము వి 
ధాన నాస్తికతాప్రధాన మగుచు 
సంతత క్లిష్ట దుష్ట ప్రబంధంబ ట్ల 
గోచరాఖిలవస్తుగుణము నగుచు 
కపటమిత్రుని మైత్రికరణి క్షణక్షణ 
జాయమాన భయాతిశయము నగుచు 
అతిదరిద్రు మహానసాగారమును బోలె. 
జూడంజూడంగ సర్వశూన్యమగుచు 


నిర్రమనోరథము లీల వ్యర్థమగుచు 
నక్షరాపేతు హృదయమ ట్లంధమగుచుం 
ద్యాగరహితు రాజ్యమువోలెం ద్యాజ్యమగుచుం 
దమము గ్రమ్మినజగ మధమముగ :6దోచె. 


శా. మాకుం గ్రమ్మజంగానరాం డెచటికమ్మా యానిలుండేంగెనో 
నాకారామచరత్సురాంగనలం గానంబోయెనో లేక గం 
గాకల్లోలవిలాసడోలికల నూంగంజొచ్చెనో భూతలం 
బాకల్లాడదు నాంటిరేయిని సమస్తాశాప్ర దేశంబులన్‌. 


ఉ. స్థావరజంగమాత్మకము సర్వజగంబును నాయడు కేవల 
స్థావరగూపమయ్యెను; గుజవ్రజముల్‌ చలనస్వభావమున్‌ 
బో విడనాడి పూనెను దపోనియమంబు తమోనివృత్తికిన్‌ 
క్షావలయంబు నిశ్చలసమాధిమునింగెను శాంతిమంతమై. 


క. ప్రాణా పానసమానో 
దానవ్యానములె జీవధారణమునకున్‌ 
మేనుల మిగులంగ, మిగిలిన 
భూనభముల ననిలచలనములు తొలగి చనెన్‌. 


శా. ఆపై నుక్క విషజ్వరాకృతి నవార్యంబై విజృంభించుచున్‌ 
దాపోద్రేకము నస్తవర్ణనము నిద్రాహీన భావంబుని 
ర్వ్యాపారమ్ము హమోపచారమసుఖాహారంబు దుర్వారఘ 
ర్మాపూరమ్ము విదాహబాహ్యగతశయ్యల్‌ గూర్చె మర్య్యాళికిన్‌. 


శా. ఆరాత్రిన్‌ నిజభర్తవక్తుగతఘర్మాంకూరముక్తాఫలా 


కారస్సూర్తుల కానతస్మితదళత్కంజాస్యలై, తఛ్చమం 
బారన్‌ఏచిరి తాళవృంతముల శుద్ధాంతంబులందున్న కాం 
తారత్నంబులు రత్నకంకణరుణత్కారంబు లేపారగన్‌. 


మెజపులు - నక్షత్రములు 


గి. బంధురవినీల కంధరపటలినుండి 
వెడలందొడగె విద్యుల్లతా వితతు లంత. 
జటుల గహనాంతరోజ్ఞ్వల జ్ఞలనజనిత 
కిలికా భీలమాలికాకృతుల లీల. 


శా. మెండై నిండు నవిద్య, విద్యలనమై మృగ్యంబుగానుండు బ్ర 
హ్మ్హాండంబం ; దటులయ్యు విద్యయె యవిద్యం గూల్చునంచున్‌ మహో 
ద్దండ ధ్వాంతవితానముం దొలంచి సద్యస్స్వల్ప శంపాలతా 
తండంబుల్‌ వివరింపంగా దొడంగ విద్యామాన దండంబులై. 


ఉ. చెల్లు సమస్తజివులును జెల్లి నయంతనె వానియందు రం 
జిల్లు పరాత్పరద్యుతియు. జెరునుదత్పరమాత్మయందె; మా 
చెల్లెడునట్టి కాలమును జేకురెనోయన విద్యమానవి 
ద్యుల్లతికానికాయము లధోగతి భీతి ఘటించె నక్కటా 


శా. పోయెన్‌ ముందటిఖేచరత్వ విభవంబుల్‌; వ్యోమమానారక 
బాయెన్‌; బాపులమైతి మేమకట! మాయంగంబులంగ్రుచ్చనుం 
దీయంజల్పెడు క్రూరకింకరుల యుద్దీస్తాగ్ని సంత ప్త దీ 
ర్లాయోదండములయ్యె నయ్యెడల యాతాయాతశంపాలతల్‌. 


ఉ. నెట్టనం జిట్టచీకటిమునింగిన యట్టి జగంబుమాకుం గ 
న్పట్టమి మార్ధ్వదృష్టి పరుపంగం బ్రపంచపుదృష్టికడ్డముం 
గట్టిన మేలినీలి తెరకైవడి మాజలదాళి గ్రాలంగాం 
బట్టపురాణులట్ల కనుపట్టెను మాపయిం దారకావళుల్‌. 


శా. జెరౌరా! పతిరాని రాతరుల మేలౌ నంబరాలంకృతా 
కారస్సూర్తుల స్వేచ్చంగాంచెదరు; రాకంగంటిరాతారకా 
నారుల్‌ మెల్లన జాటుచాటునన యుండంబోదు రే తద్దురా 
చారంబుల్‌ వ్యభిచారకామినులసంచార క్రమంబుల్‌ గదా! 


నా. రాజుంగాంచిన కంటితోడంగనిభర్తన్‌ మొత్తెనన్నట్లుమున్‌ 
రాజుంగాంచిపతిన్‌ మొజంగె నొకతారాకాంత; నానాది శా 
రాజుల్‌ తారలంగూడునాండు వ్యభిచారంబేరు శంకింతు రం 
చేం జింతించితినాంటితామనపు రేయిం దారలంజూచుచున్‌. 


మ. అకలంకోజ్జ్వల తారలం బొదివి భావాభావ మధ్యాల్చ తా 
రక లందందున౦ జుట్టుజేరె ముదమారన్‌ రత్నభూషాంబర 


ప్రకరోద్యద్రమణి జనాభరణ సౌభాగ్యంబువీక్షించు వై 
డుకతోడన్‌ నిరుపే దరాండ్ర రిగిచుట్టుంజుట్టు చందంబునన్‌. 


గీ. తజచు తెగి వ్రాలుచుక్కలు ధరణి బడంగ 
నెడములేక మామేఘాలి నడుమ జిక్కి 
యొండొకనభంబు గల్పించుచుండె మాకు 
నభ్ర మన్వర్థనామధేయంబు గార. 


శా. దేశంబున్‌ విడియేగె భర్త, జగమెంతేమెచ్చు మీమేఘసం 
దేశంబన్నను, మాకు నున్న దొకసందేశంబుగొంపోయి మా 
యాశల్‌ దిర్చు (డటంచు దెల్పుండని చంద్రాబ్దాన్యలంపన్‌ దదా 
దేశంబుం గొ నవు దూతికలరీతిన్‌ వ్రాలె నత్తారకల్‌. 


మ. అమితోగ్రాకృతి నుద్భవించి సకలాశాంతంబులన్‌ శ్రీమహే 
శ మహాలింగము వ్యాప్తమౌ నెడవిరాజత్సారిజాత ప్రసూ 
నములన్‌ వేల్పులు పూజసల్పెడు విధానంబెల్ల మా = మేచకా 
భ్రముపై వ్రాలెడు తారకావలిస్సురింపంజేసి మాకయ్యెడన్‌. 


శా. తారామండలమందె యంతవటజికంతర్భూతు(డై వింట దు 
ర్వారాస్త్రంబుల గూర్చి మారుతుడు మా బైనిం బ్రయోగింపం ద 
న్నారాచానలకీలికావళియొనా నాం డావియన్నిర్లళ 
త్తారావారము మా కపారభయదోత్సాతంబె యయ్యెంగటా! 


భూపతనముగాకుండ( గంకణ మీశ్వరునిం బ్రార్థించుట 


శా. ఆయుత్సాతము లుప్పతిల్లుటయు నత్యాకస్మికంజౌ మహా 
వాయుధ్వానముమా చెవింబడియెదదద్ధ్వానంబు వినింపమా 
కాయంబుల్‌ గడు జల్లుజల్లుమనియెన్‌, 'గాయంబులునీ జల్లనన్‌ 
మాయోగంబున న జల్లువడియెన్‌ మానుండిక్ష్మా మండలిన్‌. 


ఉ. తొల్లిటి పుణ్యపాపములతోడనె నాకము నారకమ్ము సం 
ధిల్లగ వానినిన్‌ బడసి తీరి పదంపడి భూతధాత్రికిం 
ద్రెల్లేడు జీవకోటులటు ద్రెళ్లె ననేక సహస్ర సంఖ్యలై 
జల్లున నేలపై ఎయిడిన 1 జల్లున మాజలబిందుబ్బందముల్‌. 


క. ఆతలీ నేతజీ వాతా 
ఘాత మధ:పాతగతిని గల్లించునొ య 
న్పీతిన్‌ బింకము సెడి జి 
మూతవ్రాతములు వడక మొదలిడె నకటా. 


క. వికలమతిన్‌ మిపుల వికా 
వికలై యిల బడకయుండు వెరపున మావా 
రికణము లత్యాతురతన్‌ 
జకచక వెనువెనుక కొదుగసాగెను మింటన్‌. 


క. ఈతెరుగున నాభీకర 
వాతధ్వానమ్ముకతన వారిదములలో 
నూతనసంచలనం బు 
ద్భూతంబై మిపుల దివులుపుట్టించుటయున్‌. 


ఉ. ప్రాంతచరత్పయ:కణకృపాపరిలబ్బసుఖస్థిన్‌ దదీ 
యాంతరమందు డా(గి వవనాహతిం ద్రెళ్లకమున్న నిశ్చల 
స్వాంతముతో నుమారమణు( జర్వితచర్వణమైన యిట్టి జ 
న్మాంతరముల్‌ ఘటింపవలదంచును వేడుకొనందొడంగితిన్‌. 


శా. వందేశంకర మిందుశేఖర ముమాప్రాణేశ్వరం సంతతా 
నందర్రీవిభవప్రదం విబుధసంతానార్చి తాత్యుల్లన 
స్మందారాంచిత నుంద రాంఘ్రి యుగళం మన్నాధ మరొ ఢజ్ఞ్వలం 
కందర్పాంతక మంబుజేక్షణసఖం కైవల్య సంధాయకమ్‌. 


శా. వ్యాసాగ స్త్యవసిష్టనారద భరద్వాజాదిసన్మున్యుప 
న్యాసాధారగుణాలయాయ భవబంధత్రాసనాశాయ కై 
లాసశ్రీవిభవాయ పంకమయదుర్లంఘోోచ్చలజ్ఞివనా 
వాసక్షేశహరయ భక్తహృదయావాసాయ తుభ్యన్నమ.. 


శా. నాకుం జెల్లెనె ఖేచరత్వజనితా నందైకభాగ్యంబు? నా 
నాకూపస్థ దురంతపంకనిచయాంతర్మగ్న సంతాప మెం 
తో కాలంబయి పొందుచుందు. గరుణాదూరుండవై నన్ను నిం 
కేకూపంబునం ద్రోయ నెంచితొకదోయీ! తండ్రి! మృత్యుంజయా! 


మ. భవఘో రార్లవవీచికాతరణసంపత్కారణం బెన్నగా 
భవదంఘ్రి స్మరణంబ! యన్యతరణోపాయంబు లె దింక, నీ 
భవసంతాపభరంబు దుర్భరము, నాప్రాపీవె కాపాడు మో 
భవదూరా! యభవా! భవా! శివ! శివాప్రాణేశ! మృత్యుంజయా. 


శా. నీవారిన్‌ నిరతంబు నీవు కరుణానిర్నిద్ర భద్రాత్ములన్‌ 
గావింపం దలపోసె; దేము నభిషేకస్ఫూర్తి నేవేళ 
సేవాన్సావిధు లాచరించు టెదలో జింతించి మావారినిన్‌ 
నీవారిం బలెబ్రోవంగాందగదె తండ్రీ! నీకుమృత్యుంజయా! 


శా. లోనం బుట్టవు కిటకచ్చటలు, కల్లోలంబులుం గల్ల, విం 
తేనిన్‌ వక్రత నేగుజీవనములే, దేపంకసంపర్కమున్‌ 
గానన్‌ రాదు; వియచ్చరత్వమ సదా కల్పించి నా కీపయిన్‌ 
రానీకయ్య! పునర్మహీపతనసంత్రాసంబు మృత్యుంజయా! 


మ. భువిం జచ్చున్‌ దివి జొచ్చు; నచ్చటను జావుం గాంచి చొచ్చున్‌ భువిన్‌ 
భువిచావున్‌ దివిచావు నాగ నిటుచావుల్‌ రెండు భూతాలికిన్‌; 
భువి చావున్సుఖసుప్తివోలె. బడయంబో నౌనుగాకక్కటా 
దివి చావున్‌ ననుజావనీకుముకపర్ణి స్వామి! మృత్యుంజయా! 


మ. బహుధాభూతవిలాసకందుకకళాప్రజ్ఞన్‌ సదా తన్ముహు 
ర్ముహుకుద్య త్స్రపతద్దతి క్రమములన్‌ మోదింతె? యుష్మత్కరా 
బ్దహతిన్‌ మింటికి దూలి నేల బడగా సంసిద్ధమైయుంటి, నీ 
కుహనాభేలస మేలనాయెడల నీకుందండ్రి! మృత్యుంజయా! 


శా. గంగాశీతలశీకరప్రకరసాంగత్యంబు దివ్యాంగనా 
సంగీతామృతపానవైభవ ముదంచత్కామరూపంబు, నా 
కుం గల్పింపుము శాశ్వతమ్ముగ నధ;కూపమ్ము చేకూర్చు కో 
గంగాసంకలి తోత్తమాంగ! భవభంగా! లింగ! మృత్యుంజయా! 


వాయువిజృంభణము 


గీ. అనుచు బ్రార్థించుచుండ(గ నంతలోన 
నన్మదిశ్వరార్చనమున కంతరాయ 
ముం ఘటించినాం డఖిలభూభువనభవన 
భంజనవిజృంభమాణ ప్రభంజనుండు. 


శా. స్తంభీభూత దిగంతపూరిత పయోదవ్రాతసంచాలనా 
రంభోద్వేగసమేత దుర్భరతరా రావావదీర్‌ణైక స 
ర్వాంభోజ ప్రభవాండభాండుండయి నాం డమ్మాతరిశ్వుండు ప్రి ప్రా 
రంభించెన్‌ బహుధాచరాచర సమగ్రధ్వంస సంచారమున్‌. 


ఉ. స్థావరజంగమాత్మకము సర్వజగంబు క్షణంబులో గత 
స్థావరమై నమాకలిత జంగమయ్యెను, జంచలన్మహి 
జావలియున్‌ శిర: కరకృతాభినయంబుల. బాడంజొచ్చం గ 
ల్ఞ్రావెనొనా నిరంతరనిరర్థక జల్పనకల్పనాధ్వనిన్‌. 


ఉ. త్రుళల్లియు నిక్కి నీల్లియునుదూంగియు వాగియువిజ్ఞవీగియున్‌ 
aes ధనగర్వితుండున్‌ దుద కొక్క పేట్టునన్‌ 
ద్రెళ్లెద రెట్టు లట్టు చెలరే/గియు నిట్టటు లూంగులాడియున్‌ 
బెల్లుధ్వనించిమించియుగుభిల్లున  గూలెమహీరుహావళుల్‌. 


మ. వరలున్‌ నిశ్చలమౌనధర్మము జగత్సాణానుబంధంబులన్‌ 
బరివర్ణించిన యంతకాలము; జగత్సాణానుబంధంబులన్‌ 
బరివర్తింపంగదా ఘటిల్లెను నధ:పాతాతతక్షేశ మీ 
సరణిన్‌ మాకని చాటె నాంటిప్రపతత్సర్వావ నీజావళుల్‌. 


ఉ. భూతలమందుంబొోలె సురభూములయందును భూతకోటికు 
జ్ఞాతము గాక తప్ప దవసానదశావసరంబునన్‌ మహా 
వాతము; నాండు బిట్టడలుపాటు ఘటింపంగంజేసె నమ్మహా 
వాతవిజృంభణంబు "భువి వారికినిన్‌ దివివారికిం గటా! 


శా. ఘోరాకారమరుత్ప్రయుక్త భయసంక్షోభంబునన్‌ మేము ఘీం 
కారారావములాచరించునెడ( గ్రేంకారారవంబొప్ప : ౩(గాం 


తారావాసమయూరవారములొగిన్‌ నాట్యంబుగావించెనౌ 
రౌరా! యొక్కరిఖేద మింకొకరి కత్యామోదమౌనేకదా? 


శా. పైకిన్‌మైత్రినటించి మాపతనమున్‌వాంఛించులోలోన, మ 
మ్మాకాశమ్మునం జూచి యేచిపురులల్లాడించుమాత్రంబునన్‌ 
గేకివ్రాతము మాకుం గూర్చునని సంకేతించి వాక్రుచ్చు నీ 
లోకం బింతటిగ్రుడ్డిదా యనుచునాలో నేనె చింతించెదన్‌. 


శా. స్ఫారంబై బహుభీతభూతమయి రుంర్హోూమారు తోద్దుష్ట హుం 
కారంబెందు విరామ మొందకయె యోంకారాను కారంబు 
నీరేజప్రభవాండభాండమునం దానిండంగ, సాక్షాన్మహోం 
కారబ్రహ్మమయంబు లోకమను వాక్యంబప్పు డూహించితిన్‌. 


గాలివానలో గంకణము సాగరమున( బడుట 


శా. నీరంధ్రాంబుధరవ్రజంబు, త్రిజగన్నిర్మూలనాఖేలనా 
పారీణానిలపాదతాడనములన్‌ బట్టూడి, బిట్టోడి, పె 
ల్లారాటంపడి, బింకమెల్లం జెడి, నీరై నాంటిరేయింగటా! 
ప్రారంభించెమదేభతుండనిభధారాపాతముల్‌ ధాత్రికిన్‌. 


చ. ప్రభువు ప్రకంపనుండయినరాజ్యము త్యాజ్యముగాన రండురం 
డభయముగల్లుదేశమున కభ్రములార! యటంచు శత్రుభూ 
పుభయము పేంపునన్‌ వలసపోయెడు తెంపునంబోవం జొచ్చెని 
న్నభము దొలంగి మాఘనఘనాఘనముల్‌ మహికింగ్రమంబునన్‌. 


ఉ. ఆలయకాల కాలనిభుడైన ప్రభంజను తాడవంబులన్‌ 
జిలియు ప్రీలియున్‌ మివులం జిందరవందరయైన మాపయో 
దాలులనుండి నాండు కురియందొడంగెన్‌ వడగండ్లుంగూడంీి 
లాలముతోడి మాంసశకలమ్ములలిల నిలాతలమ్మునన్‌. 


ఉ. కొన్ని వనంబులందు నొకకొన్నిసముద్రములందు నింకనుం 
గొన్నికొలంకులందు మజికొన్ని మహానదులందు నీగతిన్‌ 
గ్రన్ననంగూలె నీలమణికాంతులనేలు పయోదమాలికల్‌ 
మిన్నుదొలంగి దారుణసమీరణ మారణకారణంబునన్‌. 


సీ. కలుషమ్మెజణుంగ కొక్కటన పెక్కాట ల 
త్యానందమున గూడి యాడియాడి 
నురుచిరబహుదివ్యసుందరీగాన ర 
తిప్రమోదంబులం దేలి తేలి 
మిన్నుమన్నరయ కీయున్నతి స్షిరమంచుం 
బోరానియాశలం బోయిపోయి 
కటకట! తుదకు( బ్రకంపన బాధకు 
లోనై మనంబున లోగి లోగి 


పొంకమును బింకమును జెడి పొరలువాటి 
ముడుతలంబడి పెనువాతమున మునింగి 
నీరుగ్రమ్ముచు నాడుమానిఖిల మేఘ 
మాలికలు క్రమక్రమముగా నేలవ్రాలె. 


ఉ. ఇచ్చటనుండి నేలబడనీక ననుం గృపం గాచుచున్న మా 
నెచ్చలి మబ్బులన్నియుజనెన్‌, బకువాతంబడంగం బాండవుల్‌ 
సొచ్చినయింటీవిప్రునకుం జొప్పున నాకును సక్రమంబుగా 
వచ్చెను వంతు మారుతునివాత(బడన్‌ విధినిర్ణయంబునన్‌. 


క. బలహీనులమగు మాపై 
బలిసి విరోధించి కూల్ప(బాల్పడిన మహా 
బలుబలమును విధిబలము ప్ర 
బలమగునెడం బ్రోదు భీమబలుం డున్నాండే? 


ఉ. నెక్కొని మింటనుండి తెగి నేలకురాలినరిక్కరీతి, వి 
ల్లెక్కిడి వ్యాధుడేయ గుజీయేటునం గూలిన పక్కిభాతి, నే 
దిక్కును లేక నేనకట! తీవ్రతరంబగు మారుతాహతిన్‌ 
గ్రక్కునగూలినానొకయగాధమహార్లవ మధ్యమందునన్‌. 


సాగరమునందలి కంకణము 


ఆ.వె. కూలి సొమ్మసిల్లి కులమువారి కృపోప 
చారవిధుల సేద దేరి, దైవ 
మా! భవార్ణవమున మటల ద్రోసితె యని 
భోరుభోరుమనుచుం బొరలి యేడ్చి. 


చ. క్రమముగం గన్నువిచ్చితిని గాంచితిలోకము, లోకమెల్ల సం 
ద్రమె యనుకొంటి బుద్భుదవితానములే ప్రజలంచు నెంచితిన్‌ 
సమతయు శాంతి నిశ్చలత సాగనియిందలి సర్వజివన 
క్రమముల గుర్తెటీంగితి నగాధవిషాదపయోధి మున్గితిన్‌. 


ఉ. సంతత మీయపారమగు సాగరమందలి జివనంబుతో 
నెంతయు నంటి యంటనటు లేం జరియింపంగ నెంచి, దేనినా 
శింతును నాశ్రయింతు నను చింతమునింగితిం గాని జీవనా 
క్రాంతముగాని సాధనము గానంగనైతిని నెన్నిభంగులన్‌. 


ఊఉ. జీవనధర్శ్మమూనియును జివసమం దెటు లంటి యంటన 
టే విహరింపనేర్తు? నగరే వినిరే నెవరేని నన్ను? నా 
కేవెరవున్‌ స్ఫురింప కెద నింతతలంచుకొలంది( దోచు నా 
నావిధసంశయమ్ములుమనమ్ముం గలంచెం దొలంచె ధైర్యమున్‌. 


ఉ. రమ్మిటురమ్ము సాగరతరంగములందు నుయాలలూంగ జి 
త్రమ్మగు కేళిమై గిరగిరన్‌ సుడులం దిరుగంగ నంచు, లే 
శమ్మును దోచనీక నను సారెకుం బిల్చెడువారిచేత స్వాం 
మజీంత నావశము దప్పెనయో పరమార్థ చింతలన్‌. 


మ. ఇవి కల్లోలము లిందుం జిక్కుకొనరా, దీవంక నావర్తముల్‌ 
తవులం | గూడదు వీనియం, దట నగాధం బట్లుపోంగూడ, దు 
న్న విధంబుండెదనన్న జివనగతుల్‌ నన్నాక్కచోొ నిల్వనీ 
వవిలంఘ్యంబగు నిట్టిసాగరమునందా చెరితిన్‌ దైవమా! 


క. పృథువిషనిధి యిది క్షిరో 
దధియట! రత్నాకరమట! తన్మధ్యమునన్‌ 
బుధవంద్యుడు నారాయణు 
డధివసియించునంట! యివి యనౌదితులె కదా! 


సీ. కామించి పెక్కుభంగము లోర్చి శృంగితో 

మైమటిపూనె నీమద్దురంబు 

క్రోధించి కలతిమికులముల నలయించి 
పొలియించె నీతిమింగలము కొదమ 

లోభించి యామిషలాభ మన్యులకీక 
మెసవక యెసం౧ నిమ్ముసలి మొసలి 

మోహించి స్వకుటుంబమును మేపు చాకొన్న 
పయి మీలకొసంగ దీపాడురుషము 


మదమునన్‌ గ్రాహమును గడుమత్సరమున 
మకరమును నిటం బోరాడుటకుం దొడంగె 
నకట! దుర్గుణంబుల కెల్ల నాలయంబు 
సకలభయహితుభూత మీసాగరంబు. 


ఉ. రాగముపొదు, త్యాగమనరాదు, విరాగముగల్ల, దింద్రియో 
మ మాటు, దెయ్యెడల యోగము సాగదు, సర్వజంతుసం 
గవిలాసలాలసము భూతవినాశనహేతుభూత మీ 
సాగర మెట్టిబుద్ధిబలశాలికినైనను నీదరా దహో! 


ఉ. జివనమందు భ్రాంతిపడి చిక్కుకొనందగ దిందుం బెక్కున 
క్రావళు లుండు నెంతటిమహాబలునే న్లబలించుచుండు; దం 
తావళవల్లభుండు ఘననక్రముఖంబున జిక్కి స్రుక్కంగా 
రావలసెంగదా మును మురారి వికుంఠమునుండి ధాత్రికిన్‌. 


ముక్తాసక్తితో గంకణము రాముని బ్రార్థించుట 


శా. కారాకూరము, నక్రవిక్రమ, ముదగ్రగ్రాహచక్రమ్ము, దు 
ర్వారోత్తుంగతరంగవారమగు పారావారమున్‌ సంతత 
శ్రీరామక్షితినాథపాదయుగలీసేవారతిన్‌, యోగి సం 


సారంబుందరియించుచందమునమున్‌ సామీరిలంఘింపండే. 


ఉ. చంచలకన్నం జంచలము సర్వవిధమ్ముల మర్కటంబు; క 
ల్పించె నయారె దాని కమలీమసయోగమహత్త్వసిద్ధి, దాం 
టించె మహాసముద్రము! ఘటించె జగజ్జనపూజనమ్ము! నే 
మంచు నుతింపవచ్చు మహిమాఢ్యము శ్రీరఘురామ నామమున్‌. 


ఉ. రామ! రమాభిరామ! రఘురామ! యశోధనరామ! జానకీ 
రామ! పయోజమిత్రకులరంజనరామ! యయోధ్యరామ! సు 
త్రామముఖాఖిలామరవితాసన తాంఘ్రీసరోజరామ! శ్రీ 
రామ! సదాశ్రిత ప్రకరరక్షకరామ! నమోనమోనమ:. 


ఉ. అప్పులుదీర వెన్నటికి నప్పులుదీరక పుట్టుచావులున్‌ 
దప్పవు పుట్టుచావులటు తప్పనిచోట విముక్తిగల్ల దో 
యొప్పులకుప్ప! ఓయినకులోద్వహ! ఓరఘురామచంద్ర! ఈ 
యప్పులకుప్పనుండి యెటులైన ననుం దరిం జేర్చి ప్రొ ప్రోవవే. 


శా. ధూతప్రాకృతపాతకమ్ములు, జగత్పూతంబులున్‌ మంగళ 
వ్రాతమ్ముల్‌ భవదీయచారుచరణాబ్దాతమ్ము లాసించినా 
నేతద్భూతమయాక్ష తిన్‌ విడిచి నేనెంతేని ముక్తాకృతిన్‌ 
జేత:ప్రీతి వహింపజేయ(గదవే సీతామనోవల్లభా! 


ఉ. భక్తజనావనాంకమును భానుకులాభరణంబ! యిట్టిచో 
రిక్త మొనర్చం బోక ప్రసరింపంగం జేయంగదయ్య, మోక్తికా 
సక్తీని నున్న నాపయిని జల్లని నీకనుదోయి వెంబడిన్‌ 
బ్రాక్షన పాపకర్మ పరిపాకవిపాక విలోకలోకముల్‌. 


ఉ. భంగములం దగుల్కొను నవన్ధ్థయు, వక్రతనేగువారి దు 
స్సంగతినొందుదున్ధి ఎతీయుయర్దంచలజివనయాత్రయున్‌, సతం 
బుం గలబుద్భ్బుదారగమునుబోవీడి దివ్యరుచిప్రయుక్తము 
క్రాంగము నందం జేయుము దయానిధి! రామ! రఘు ప్రభూత్తమా! 


కంకణము ముక్తయై తరించుట 


శా. అయ్యయ్యో! యొడలెల్లజల్లుమనునేలా? యిష్ట నాకేమిరా 
నయ్యెన? దిమ్మిరివోవునట్టయగు నాయంగంబు; లాత్మన్‌ భయం 
బయ్యెన్స్‌ రాగలముప్పు చొ స్పెట్వుగ రాదయ్యెన్‌; భయంబేల? నా 
కియ్యబ్ధిన్‌ బడుకంటెగొప్పదగుముప్పేమున్న దూహించినన్‌. 


చ. కువలయజీవితాంతకుని క్రూరకరాయతపాశభితి నా 
కవుననుకొంట కట్టిసమయమ్మునుగా దటువంటిచిహ్న లె 
య్యవియునుదోప; వూరకభయంపడనేమిటి? కింతకున్‌శుభం 
బవునొకొ నన్నుదైవము దయామయదృష్టులం జూచె నేమొకో. 


చ. కళలు తొలంగి రాహువుముఖంబునయిక్కివిముక్తమైన య 
ప్పలతి యలంతిగా ధవళమై కనవచ్చు సుధాంశుబింబ మ 
బ్లీలంతియలంతిగా ధవళమై కనవచ్చెడు నాదుమేను ని 
మ్ముల ననుగూడ నీశ్వరుడు ముక్త నొవర్చునె యిమ్మ హోదధిన్‌? 


మ. ధవళంబైన కొలంది. గంటికిసమస్తంబున్‌ గడున్‌ వింతగా 
ధవళంబై కనవచ్చు; జిత్త మిపు డేతత్సాగరంబన్న భీ 
తి వడంబోక, సమత్వముం జెడక, శాంతింబొంది యుప్పొంగు; నిం 
తవిశేషంబగునూ తనత్వ మెటు లొందంజాలినానోకదా! 


శా. హేయం బంటిని సాగరంబు; నిపుడెం తేనిన్‌ మన: ప్రతి ను 
శ్రేయంబున్‌ శుభదాయకంబుననుచుం జింతింతు; నెం దేనియున్‌ 
శ్రేయో శ్రేయవిచారనిర్ణయము భాషింపంబడున్‌ దానవ 
స్థాయత్తమ్మగు చిత్తవృత్తి కనుసార్యంబైన భావంబునన్‌. 


శా. కల్లోలంబులు గానరా వెచట, వైకల్యంబులే కార్తిలే 
కుల్లం బూరటగాంచె, సాగరగతోద్యోగంబు లీలావిలా 
సోల్లాసంబుగం దోచె నార్హజనరక్షోపాయపారీణుండౌ 
నాలక్ష్మీశుకృపామహత్వమున ముక్తాకారముందాల్చితిన్‌. 


గీ. ధవళమయి నన్నుంజుట్టె వింతయగునొక్క 
దివ్యతేజంబు చక్రాకృతిని నదేమొ! 
సాగరవిచారమునం గాన(జాలనైతి 
నిమ్మహోత్కృష్టదర్శన మింతవటకు. 


మ. వలయంబై ధవళాంబుజాభమయి దివ్యంబై మహోద ద్యత్తుభా 
నిలయంబైన పవిత్ర తేజ మిది దీనింగంటి, నాపుణ్యము 
ఫలియించెన్‌, సమసెన్‌ సమంజసం త నాల. 
బొలిసెన్‌ బుద్భ్బుదవర్తనమ్ము, 'లొలసెన్‌ ముక్తోన్నత శ్రీలహో 


క. ఎన్నఃగ ముక్తాస్పోటమ 
హోన్నతపదవిని వహింప నొడొకగతి యుం 
డ న్నేరదు సాగరగతి 
కన్నను నెవ్వారికనుచుం గనుంగొంటి నిటుల్‌. 


క. అని మనమున ననుకొనినం 
తనె తత్తేజంబునుండి "తథ్యము! తథ్య" 
మ్మనుశబ్దారంభముతో 
వినబడియెను నాకు నిట్లు విస్ఫుటఫణితిన్‌. 


మ. పరమంబైనరహస్య మియ్యది గ్రహింపంగంటి వీభాగ్యమున్‌ 
దజు చెవ్వారికినైన శమునుబొదన్‌ రాదుసూ! సాగరాం 
తరకల్లో' 'అములం దనామకగతిన్‌ నాశంబునుం బొందు నీ 
సరివారిన్‌ మణిపూసవైతివి భవజ్జన్మంబు సామాన్యమే? 


గీ. సాగరంబునం జొచ్చి లేశమ్ము నీవు 


జీవనతరంగములయందు. జిక్కుకొనవు; 
స్వాతి శుభజన్మనక్షత్ర మీతెజంగు 
నీకు ముక్తాకృతి ఘటించె నిక్కువంబు. 


మ. కలవిందేబహురత్న రాసులు, జగత్కల్యాణుసంచారముల్‌ 
గలవిందే నినుంబోలువారికిని ముక్తాస్పోటభాగ్యోన్నతుల్‌ 
గలవిందే, కలవానితో సుఖపడంగా లేక హేయంబుగాం 
దలంపం గూడదు సాగరమ్మునిదిసిద్ధాంతంబుముమ్మాటికిన్‌. 


